శ్రీ హనుమాన్‌ బడబానల స్తోత్రం 


ఓం అస్య శ్రి హనుమదృ్బడబానల స్తోత్ర మంత్రస్య శ్రీ రామచంద్ర బుషిః 
శ్రీ బడబానల హనుమాన్‌ దేవతా మమ సమస్త రోగ ప్రశమనార్దం 
ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్దం సమస్త పాపక్షయార్దం శ్రీ సీతా 

థి కో, టి 
రామచంద్ర ప్రిత్యర్ణం హనుమదృడబానల స్తోత్ర జప మహం కరిష్యే || 


ఓం హ్రాం హ్రీం ఓం నమోభగవతే శ్రీ మహా హనుమతే ప్రకట పరాక్రమ 
సకల దిక్కండల యశోవితాన ధవళీ కృత, జగత్రిత్రయ వజ్రదేహ, 
రుద్రావతారు లంకాపురి దహన, ఉమాఅనలమంత్ర, ఉదధి బంధన, 
దశశిరః కృతాంతక, సీతాశ్వాసన, వాయుపుత్ర, అంజనీ గర్భ్బసంభూత, 
శ్రి రామ లక్ష్మణానందకర, కపిసైన్య ప్రాకార, సుగ్రీవసాహా య్యకరణ, 
పర్వతోత్సాటన, కుమార బ్రహ్మ చారిన్‌, గంభీరనాథ సర్వపాప 


గ్రహవారణ, సర్వ జ్వరోచ్చాటన డాకినీ విద్వంసన || 


ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా వీరాయ, సర్వ 
దుఃఖనివారణాయ, గ్రహమండల, భూత మండల, సర్వ పిశాచ 
మండలోచ్చాటన భూత జ్వరై, కాహిక జ్వర, ద్వాహిక జ్వర, త్రాహిక 
జ్వర, చాతుర్ధిక జ్వర, సంతాప జ్వర, విషమ జ్వర, తాప జ్వర, 
మహేశ్వర వైష్ణవ జ్వరాన్‌ చింది చింది, యక్ష రాక్షస భూత ప్రేత 
పిశాచాన్‌ ఉద్బాటయ ఉచ్చాటయ, ఓం హ్రాం హ్రీం నమో భగవతే శ్రీ 


మహా హనుమతే ఓం హాం హం హూం హౌం హౌం హః ఆం హాం హాం 
హాంహాంబెంసాం ఏహి ఏహి, ఓం హం, ఓం హం, ఓం హం, ఓం నమో 
భగవతే శ్రీ మహా హనుమతే, శ్రవణ చక్షుర్భూతానం, శాకినీ డాకినీ 
విషమ దుష్టానాం, సర్వ విషం హర హర, ఆకాశం భువనం, భేదయ 
భేదయ, ఛేదయ ఛేదయ, మారయ మారయ, శోషయ శోషయ, 
మాహయ మోహయ, జ్వాలాయ జ్వాలాయ, ప్రహారయ ప్రహారయ, 
సకల మాయాం, భేదయ భేదయ, ఓం హ్రాం హిం ఓం నమో భగవతే శ్రీ 
మహా హనుమతే సర్వగ్రహో చ్చాటన పరబలం, క్షోభయ క్షోభయ, సకల 
బంధన మోక్షణం కురు, శిరశూల, గుల్బుళూల, సర్వశూల 
నిర్మూలయ నిర్మూలయ, నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక 
కాళియాన్‌ యక్షకుల, జలగత బిలగత, రాత్రిమ్బర దివాచర 
సర్వాన్నిర్విషం కురు కురు స్వాహా, రాజభయ చోరభయ పరయంత్ర 
పరమంత్ర పరతంత్ర పరవిధ్యాచ్చేదయ చేదయ, స్వమంత్ర స్వయంత్ర 
స్వవిద్యాః ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నా శయ నాశయ, 
సర్వశత్రూన్నా శయ నాశయ, అసాధ్యం సాదయ సాదయ హుం ఫట్‌ 
స్వాహా || 


ఇతి విభీషణ కృత హనుమాన్‌ బడబానల స్తోత్రం సంపూర్ణం 


